అథ సపదశోధ్యాయ; 
గుణనిధిచరిత 
సూత ఉవాచ | 


ఇత్యాకర్ణ్య వచస్తస్య బహ్మణస తు నారదః | పునః షపచ్చ తం 
నత్వా వినయేన మునీశ్వరాః || 1 


సూతుడిట్లు పలికెను - 


ఓ మహర్తులారా! బహ్మయొక్క ఈ పలుకులను వినిన నారదుడు 
వినయముతో నమస్కరించి ఆయనను మరల ఇట్లు ప్రశ్నించెను 
(1). 


నారద ఉవాచ | 


కదా గతో హి కైలాసం శంకరో భక్తవత్సులః | క్వ వా సభిత్వం తస్యా 
సీత్కుబేరేణ మహాత్మనా || 2 


కిం చ కార హరస్తత పరిపూర్ణశ్శివాకృతిః | ఎతతృర్వం సమాచక్ష్వ 
పరం కౌతూ హలం హి మే ||3 


నారదుడిట్లు పలికెను - 


భక్తవత్సులుడగు శంకరుడు కైలాసమునకు ఎప్పుడు వెళ్లాను? 
ఆయనకు మహాత్ముడగు కుబేరునితో స్నేహము ఎక్కడ కలిగెను ?(2) 
మంగళ స్వరూపుడు, పరిపూర్తుడనగు శివుడు అక్కడ ఎమి 

చేసెను? ఈ విషయమునంతనూ చెప్పుడు నాకు వినుటయందు 
అతిశయించిన కుతూహలము గలదు (3). 


[బహూూవాచ | 


శృణు నారద వక్ష్యామి చరితం శశి మౌలినః | యథా జగామ కైలాసం 
సఖీత్వం ధనదస్య చ || 4 


ఆసీత్కాం పిల; నగరే పోమయాజికులోదువః | దీక్షితో యజ్ఞదత్తాఖ్యో 
యజ్ఞవిద్యావిశారదః || 5 


వేదవేదాంగ విత్‌ర్పాజ్లో వేదాంతాదిషు దక్షిణః | రాజమాన్యోోథ 
బహుధా వదాన్యః కీర్తి భాజనః || 6 


అగ్ని శుశూషణరతో వేదాధ్యయనతత్పురః | సుందరో రమణీయాంగ 
శ)ం(ద బింబ సమాకృతెః || 7 


బహ్మ ఇట్లు పలికెను - 


నారదా! వినుము. చందమౌళి యొక్క చరితమును చెప్పెదను. 
ఆయన కైలాసమునకు ఎటు వెళాను? కుబేరునితో స్నేహము ఎట్లు 
కలిగాను? అను విషయములను వివరించెదను (4). కాంపిల్య 
నగరములో యజ్ఞ దత్తుడను పండితుడు ఉండెను. ఆయన 
సోమయాజుల వంశములో జన్మించెను. ఆయన యజ్ఞదీక్షను 
స్వీకరించినవాడు, యజ్ఞ విద్యలో సమర్ప్హుడు (5). వేదవేదాంగముల 
నెరింగిన వాడు, వేదాంతము మొదలగు వాటియందు సమర్పుడు, 
అనేక రాజసన్మానములను పొందిన వాడు, దాత, కీర్తి గలవాడు 
(6).అగ్ని శశూషయందు [శద గలవాడు, వేదాధ్యయమునందు 
నిరతుడు, రమణీయమగు అవయవములు గల సుందరుడు మరియు 
చందబింబము వంటి ముఖము గలవాడు (7). 


అసీదుణనిధిర్నామ దీక్షితస్యాస్య వై సుతః | కృతోపనయనన్సోోపై 
విద్యా జ[గాహ భూరిశః || 8 


అధ పిత్రానభిజాతో ద్యూత కర్మరతోభవత్‌ | ఆదాయాదాయ బహుశో 
ధనం మాతుస్సుకాశతః || 9 


సమదాద్ద్యూత కారేభ్యోమైతత్రీం చకార సః | సంత్యక్త 
(బాహ్మణాచారసృంధ్యాన్నాన పరాజ్నుఖః || 10 


నిందకో వేదశా[స్తాణాం దేవ [బహ్మణ నిందకః | స్మృత్యాచార 
విహీనస్తు గీతవాద్య వినోదభాక్‌ || 11 


నట పాఖండ భాండైసుు బద గుమపరంపరః | 


దీక్షితుడగు యజ్ఞ దత్తునకు గుణనిధియను కుమారుడుండెను. 
అతడు ఎనిమిదవ యేట ఉపనీతుడై అనేక విద్వలనభ్యసించెను 
(8). ఆతడు తం[డికి తాలియకుండగా జూదమునందు అభిరుచి 
గలవాడాయెను. తల్లివద నుండి అనేక పర్యాయములు ధనమును 
తిసుకొని (9) జూదగాళ్లకు ఆ ధనమును సమర్పించి, వారితో మెతిని 
చేసెను. ఆతడు స్నానసంధ్యాది బాహ్మణాచారముల యందు 
రుచిలేని వాడై వాటిని పరిత్యజించెను (10). ఆతడు వేద 
శాస్త్రములను, దెవబాహ్మణులను నిందించువాడై, స్మృతి, 
విహితములగు ఆచారములను విడనాడి సంగీతము మొదలగు 
వినోదములయందు నిమగ్నుడాయిను (11).ఆతడు నటులతో, 
హాస్యగాళతో, మరియు పాపులతో దృఢమగు స్నేహమును చేసెను. 


(పేరితోఃపి జనన్యా స నయ, పితురంతికమ్‌ || 12 


గృహకార్యాంతరవ్యాప్తో దీక్షితో దీక్షితాయినీమ్‌ |! యదా యదైవ తాం 
పృచ్చేదయే గుణనిధిస్సుతః || 13 


న దృశ్యతే మయా గేహే కల్యాణి విదధాతి కిమ్‌ | తదా తదెతి సా 
(బూయాదిదానీం స బహిగ్గతః || 14 


స్నాత్వా సమర్శ్స్యవె దేవా నతావంత మనేహసమ్‌ | 
అథధథత్యాధ్యయనార్తం స ద్వాత్రస్సమంయ_,* || 15 


ఎకపుతేతి తన్మాతా ప్రతారయతి దీక్షితమ్‌ | న తత్కర్మ చ 
తద్వ్యత్తం కించిద్వేత్తి దీక్షితః || 16 


తల్లి ప్రోత్సహించిననూ, ఆతడు తండి వద్దకు వెళ్లలేదు (12). 
దీక్షితుడగు ఆ తండి ఇతర గృహకార్యములలో నిమగ్నుడై యుండి 
భార్యతో'ఓపీ! మన కుమారుడు గుణనిధి (13) నాకు ఇంటిలో 
కనబడుటలేదు. ఓ కల్యాణీ! వాడు ఏమి చేయుచున్నాడు?అని 
(ప్రశ్నించిన ప్రతి పర్యాయము ఆమె 'ఇప్పుడే బయటకు వెళినాడు 
(14). స్నానము చేసి దేవతల నారాధించి ఇంతవరకు పాఠములను 
చదువుకొని, మరల అధ్యయనము కొరకు ఇద్దరు, ముగురు 
మితులతో కూడి వెళినాడు' అని చెప్పెడిది (15). ఏకైక 
కుమారుడగుటచే ఆ తలి దీక్షి తుని మోసపుచాడిది. ఆయనకు వాని 
చేతల గురించి, వ్యవహారముల గురించి ఎ మా[తమూ 
తెలియకుండెను (16). 


సర్వం కేసాంతకర్మాన్య చే వర్తేథ షోడశే | అ ధో స దీక్షితో 
యజ్జదత్తః పుతన్వ తన్వ చ || 17 


గృహో్యోక్తేన విధానేన పాణి గాహమకారయత్‌ | ప్రత్యహం తస్య జననీ 
సుతం గుణనిధిం మృదు || 18 


శాస్తి స్నేహా(ర హృదయా హ్యుపవేశ్య స్మ నారద | కోధనస్తేస్తి 
తనయ స మహాత్మా పితేత్యలమ్‌ || 19 


యది జ్ఞాస్యతి తే వృతం త్వాం చ మాం తాడయిష్యుతి | 
ఆచాందయామితే నిత్యం పితురగే కుచెషాతమ్‌ || 20 


దీక్షితుడగు యజ్ఞదత్తుడు కుమారునకు పదునారవయేట స్నాతకము 
చేసి, సంస్కారములనన్నిటినీ చేయించి (17), గృహ్వసూతోక 
విధానముతో వివాహము చేసెను. ఓ నారదా! ప్రతి దినము (ప్రేమతో 
నిండిన హృదయము గల తలి కుమారుడగు గుణనిధిని 
కూర్చుండబెటి (18) భయమును చెప్పెను. కుమారా!'మహాతుడగు 
నీ తండి కోపిష్టి. ఈ చేష్టలను కట్టిపెట్టుము (19). నీ వృత్తాంతము 


ఆయనకు తెలిసినచో, నిన్ను నన్ను కూడ దండించును. ప్రతి 
దినము నీ చెడు చేష్రము ఆయనకు తలియకుండగా 
రప్పెపుచ్రుచున్నాను (20). 


లోకమానోకస్తి తే తాతస్స దాచారైర్న వె ధనైః | బాహ్మణానాం ధనం 
తాత సద్విద్యా సాధుసంగమః || 21 


కిమర్గం న కరోషి త్వం నసురుచిం పీతమానసః | 
సచోఎతియాస్తేనూచానా దీక్షి తానోమయాజినః || 22 


ఇతి రూఢిమిహ |పాప్తాస్తవ పూర్వ పితామహః | త్యక్త్యా దుర్వృత 
సంసగ్గం సాధుసంగరతో భవ || 23 


సది్వద్యాను మనో ధేహి బాహ్మణాచారమాచర | తాతాను రూపో 
రూపేణ యశసా కుల శిలతః || 24 


వత్సా! నీ తండి ధనముచే గాక, సదాచారముచే లోకపూజ్యుడైనాడు. 
వత్సా! (బాహ్మణులకు సది్వద్య, మరియు సాధుసంగమము 
అనునవియే ధనము (21). నీకు వీటియందు అభిరుచి లేకపోవుటకు 
కారణమేమి? నీ పూర్వీకులు, తాతముత్తాతలు మంచి శోతియులు, 
దీక్షితులు, నోమయాగమును చేసినవారు (22) అని లోకమునందు 
పతిష్టగలదు. నీవు చెడు స్నేహములను విడ నాడి సత్పురుషులు 
స్నేహమును అలవరచుకొనుము (23). సదిిదధ5్వలయందు 
మనస్సును నిలుపుము. (బాహ్మణాచారముల ననుష్టించుము. 
రూపములో, కీర్తిలో, కులములో, శీలములో తండికి దగవాడవు కమ్ము 
(24), 


తతో న తపసే కిన్న త్యజ దుర్వ్భృత్తతాం స్వకామ్‌ | ఊనవింశతికోసి 
త్వ మేషా షోడశవార్తికీ || 25 


ఏతాం సంవృణు సద్వృత్తాం పితృభక్తియుతో భవ | శ్వశురోకపి హి తే 
మాన్య సర్వత గుణశీలతః || 26 


తతో న (తపసే కిన్న త్య జ దుర్యృత్తతాం సుత | మాతులాస్తేతులా; 
పుత విద్యా శీలకులాది భిః || 27 


తేభ్యోఃపి న భిభేషి త్వం శుద్దోసుభయవంశతః | పశ్వైతాన్‌ 
(పతివేశ్మస్థాన్‌ బాహ్మణానాం కుమారకాన్‌ || 28 


ఆయన వలన నీవేల భయపడవ నీ చెడు చేష్టలను విడువుము. 
నీకు పందొమ్మిది సంవత్సరములు. ఈమె పదునారు 
సంవత్సరముల యువతి (25). పతెవతయగు ఈమెను 
(పేమించుము. తండడియందు భక్తి గలవాడవు కమ్ము. నీ మామగారు 
కూడ గుణముచే, శీలఅముచే అంతటా పూజింపబడును (26). నీకు 
ఆయన వలనైననూ భయము లేకపోవుటకు కారణమేమి?కుమారా! 
చెడు పనులను కటిపెట్టుము. పుత్రా! విద్య, శీలము, కులము 
ఇత్యాదులలో నీ మోనమామలు సాటిలేని వారు (27). నీకు వారి 
వలనైననూ భయము లేకున్నది. నీ తండివైపు, తల్లివెపు 
వంశములు రెండు శుద్రమైనవి. మన చుట్టుప్రక్కల గృహములలోని 
(బాహ్మణబాలకులను చూడుము(28). 


గృహేఃపి శిష్యాన్‌ పశ్వెతాన్‌ పితుస్తే వినయోచితాన్‌ | రాజాపి శ్రోష్యతి 
యదా తవ దుశ్చేఫ్టితం సుత || 29 


శద్దాం విహాయ తే తాతే వృత్తిలోపం కరిష్యతి | బాలచేష్టితమేవెత 
ద్వదంత్యదాపి తే జనాః || 30 


అనంతరం హరిష్యంతి యుక్తాం దీక్షిత తామిహ | 
సరే్వేపాక్షారయిష్యంతి తవ తాతం చ మామపి || 31 


మాతుశరింతం తనయో ధత్తే దుర్చాషణరితి | పితాపి తే న 
పాపీయాన్‌ శుతిస్మృతి పథానుగః || 32 


మన ఇంటిలో గల నీ తండి గారి శిష్యులను, వారి వినయమును 
చూడము. కుమారా! నీ చెడు ప్రవృత్తిని గురించి రాజు గారికి 
తెలియగలదు (29). అపుడు వారికి నీ తండ్రి యందు శ్రద్ద తొలగి 


పోయి, మన జీవికకు ముప్పు రాగలదు. జనులీనాటికీ నీచేష్టలను 
చిన్న కురవాని చషలనియే భావించుచున్నారు (30). కాని వారు కొద్ది 
కాలములోనే మీ తండిగారి దీక్షితత్వమును రద్దు చేయగలరు. 
జనులందరు తండిని, నన్ను కూడ నిందించెదరు (31). 'తలీ 
నీలము కుమారునకు సంగక్రమించును' ఇత్యాది దుర్పాషలాడొదరు. 
శుతిస్మృతులు విధించిన మాగములో జీవించు నీ తండి పాపము 
నెరుంగడు (32). 


తదం|[ఘి లీన మనసో మమ సాక్షీ మహేశ్వరః | న చర్తు 
స్నాతయాపీహ ముఖం దుష్టస్య వీక్షితమ్‌ || 33 


అహో బలీయాన్న విధిర్యేన జాతో భవానితి | ప్రతిక్షణం జనన్యేతి 
సిక్యృమాణోంతి దుర్శతిః|| 34 


న తత్యాజ చ తదర్శం దుర్చోధో వ్యసనీ యతః | మృగయా 
మద్యమెశున్యా నృత చౌర్య దురోదరైః || 35 


స వారదారై ర్వ్యసనైరేభిః కోత న ఖండితః | యద్యన్మధ్య గృహే 
పశ్యేత్తత్త న్నీత్వా సుదుర్శతిః || 36 


అరృయేదూతకారాణాం సకుప్యం వసనాదికమ్‌ | 


నేను ఆయన పాదములయందు లగ్నమైన మనస్సు గలదానను. 
నాకు మహెశ్వరుడు సాక్షి. నేను బుతుస్నానమును చేసిన తరువాత 
దుష్టుల ముఖమున్‌ననూ చుడలేదు (33). నీవు నా కుమారుడవగుట 
విధి బలీయమనుటకు నిదర్శనము. ఈ విధిముగా ఆ తలి ఆతనికి 
ఎన్నో సార్లు బోధించిననూ, అతి దుష్టుడగు ఆతడు తన చెడు 
తిరుగుళ్లను వీడలేదు (34). వ్యసనములకు బానిసయైన వ్యక్తికి 
బోధించుట దుస్సాధ్యము. వేట , మద్యపానము, కొండెములు 
చెప్పుట, అసత్యమును పలుకుట, చౌార్యము, జూదము (35), 
వేశ్యాగమనము అను వ్యసనములచే పతితుడు కాని 


వాడెవ్వడు? దుష్టుడగు నాతడు ఇంటిలో కనబడిన 
వస్తువులనన్నిటినీ (36), గిన్నెలు వ్యస్త్రములతో సహా, జూదగాళకు 
అరించెడివాడు. 


న్యస్తాం రత్నమయీం గేహే కరస పితురూర్మికా మ్‌ || 37 


చోరయిత్రై కదాదాయ దురోదరకర్వేర్ప్పయత్‌ | దీక్షితేన పరిజ్ఞాతో 
దావాద్యూతకృతః కరే || 38 


ఉవాచ దీక్షితస్తం చ కుతో లబ్దా త్వయోర్శికా | పృష్టస్తేనాథ 
నిరంధాదసకృతమువాచ సః || 39 


మామాకి పసి ఏి్వపోచైంః కిం మయా చౌర్యకర్మణా | లబ్దా ముదా 
త్వదియేన పుతేణవ సమరిితా || 40 


మమ మాతుర్షి పూర్వేద్యుర్తిత్వా నీతో హి శాటకః | న కేవలం మమైవై 
త దంగులీయం సమర్పితమ్‌ || 41 


ఒకనాడు, ఆతడు, తండి తన (వేలి రత్నపు ఉంగరమును ఇంటిలో 
నుంచగా (37) దానిని అపహరించి జూదగానికి అర్పించెను. దైవ 
వశమున దీక్షితుడు ఆ జూదగానిచేతికి గల తన ఉంగరమును 
గుర్తించి ఆతనితో నిటు పలికెను. నీకీ ఉంగరము ఎక్కడ నుంచి 
వచ్చినది? ఆయన వానిని నిరంధముతో అనేక పర్వాయములిట్లు 
(ప్రశ్నించగా, ఆతడిట్లనాను (39). హే విప!నన్ను బలముగా 
(ప్రశ్నించుచున్నావు. నేను చౌర్వము చేసి ఈ ఉంగరమును 
సంపాదించితి ననుకొంటివా? దీనిని నీ కుమారుడే నాకు ఇచ్చినాడు 
(40). ఆతడు నాకు సమర్పించినది ఈ ఉంగరము మా(తమే కాదు. 
మొన్న ఆతడు తన తలియొక్క చీరను జూదములో పోగొట్టుకొనెను 
(41). 


అన్యేషాం ద్యూతకర్తణాం భూరి తేనార్పింతం వసు | రత్న 
కుప్యదుకూలాని శృంగార ప్రభృుతిని చ || 42 


భాజనాని విచిత్రాణి కాంస్య తామ మయాని చ | నగ్నీకృత్య 
ప్రతిదినం బధ్యతే ద్యూతకారిభిః || 43 


న తేన సదృశః కశ్చి దాక్షికో భూమిమండలే | ఆద్యావధి త్వయా విప 
దురోదర శిరోమణి; || 44 


కథం నా జాయి తనయోః వినయానయ కోవిదః | ఇతి శ్రుత్వా 
తపాభార వినమ తర కంధరః || 45 


(పావృత్య వాససా మౌలిం [ప్రావిశన్నిజమందిరమ్‌ | 
మహాపతివ్రతామస్య పత్నీం ప్రోవాచ తామధ || 46 


స దీక్షితో యజ్ఞదత్తశక్‌రౌాతకర్మ పరాయణః | 


ఆతడు ఇతర జూదగాం[డకు కూడా చాల ధనమును 
సమరించినాడు. రత్నములను, గిన్నెలను, పట్టు వస్త్రములను, 
ఇతరములగు వస్త్రములను (42), విచితములగు పా[తలను, కంచు 
పాత్రలను, రాగి పా[తలను కూడ ఆతడు జూదములో ఓడినాడు. 
ఆతనిని జూదగాం[డు ప్రతి దినము బంధించి బట్టలను 
ఒలుచుకొనెడివారు (43). ఈ భూమండలముతో ఆతనితో 
సమానమైన జూదగాడు లేడు. హే విప్రా! నీ కుమారుడు 
జూదగాం[డకు నాయకుడు, అవినయములో మోసములో పండితుడు 
అను సంగతి నీకీనాటి వరకు (44) ఎట్లు తెలియలేదు?ఈ మాటలను 
విని సిగ్గుతో తలను, భుజస్కంధములను వంచుకొని (45),బట్టతో 
సరస్సును కప్పుకొని తన గృహమునకు చేరుకొనాను. అపుడా 
దీక్షితుడు, వేదోకకర్మలయందు నిరతుడునగు యజ్ఞదత్తుడు 
మహాపత్మివతయగు భార్యతో నిట్లనాను (46) 


యజ్ఞదత్త ఉవాచ | 
దీక్షితాయని కుతాస్తి ధూర్తే గుణనిధిస్తుతః || 47 


అధ తిష్టతు కిం తేన క్వ సా మమశుభోర్మికా | అంగోద్వర్తన కాలే యా 
త్వయా మేఃంం౦గులితో హృతా || 48 


సా త్వం రత్నమయీం శీఘం తామానీయ ప్రయచ్చమే | ఇతి 
శుత్వాథధ తద్వాక్యం భీతా సా దీక్షితాయనీ || 49 


(ప్రోవాచ స్నానమధ్యాహ్నీం క్రియాం నిష్పాదయంత్యథ | వ్యగ్రాస్కి 
దేవ పూజార ముపహారాది కర్మణి || 50 


సమయోయ మతి[క్రామే దతిథీనాం ప్రియాతిథే | ఇదానీమేవ 
పక్వాన్న కారణవ్యగయా మయా || 51 


సాపితా భాజనే క్వాపి విస్మృతెతి న వేద్మృహమ్‌ | 
యజిదత్తుడిట్లు పలికెను - 


ఓ సోమిదేవమ్మా! ధూర్తురాలా! గుణనిధియగు నీ కుమారుడు ఎక్కడ 
ఉన్నాడు? (47) కానిమ్ము. వానితో నాకు పని యేమి ? నా 
మంగళకరమగు ఉంగరమెక్కడ ? నీవు నావంటికి తెలాదులను 
మర్దించిన సమయములో నా వేలి నుండి తీసితివి (48). కాన నీవు 
నా రత్నపుటుంగరమును వెనువెంటనే తెచ్చి నాకిమ్ము. ఈ 
మాటలను విని భయపడిన సోమిదేవమ్మ (49) ఇట్లు పలికెను. నేను 
మరు మధ్యాహ్న నసానమునకు ఏరాటు చఇయుచున్నాను,.మరియు 
దేవ పూజకు కావలిసిన సంభారముల నమరుుటలో తీరిక 
లేకయున్నాను (50). మీకు అతిధులు ప్రియమైన వారు గదా! 
అతిధులకు భోజన వేళ మించి పోరాదు. నేను ఇప్పుడు అన్నమును 
వండుటలో తీరిక లేకుండా ఉన్నాను (51). నేనా ఉంగరమును ఏదో 
గిన్నెలో మరచినాను. ఇప్పుడు అది ఎక్కడ ఉన్నదో నాకు 
తెలియదు, 


దీక్షిత ఉవాచ | 
హం హేసత్సుుతజనని నిత్యం సత్య ప్రభాషిణీ || 52 


యదా యదా త్వాం సంపృచ్చే తనయః క్వ గతస్వితి | తదా తదేతి 
త్వం [బబూయాన్నాథేదానీం న నిగతః || 53 


అదీత్యాధ్యయనార్తం చ ద్వితైర్మి [తై స్వయుగ్సహిః | కుతస్తై శాటకః 
పత్ని మాంజిషో యా మయారితః || 54 


అంభ#*#త యోఃనిశం ధామ్మి తథ్యం [బూహి భయం త్యజ | 
సాంప్రతం నేక్ష్యతే సోపి భృంగారో మణిమండితః || 55 


పట్టసూతమయిీ సాపి |తిపటీ యా మయార్సితా | క్వ దాక్షిణాత్యం 
తత్కాంస్యం గౌడీ తామఘటీ క్వ సా || 56 


దీక్షితుడిట్లు పలికెను - 


ఓసీ!దుష్టకుమారుని తల! నీవు నిత్యము సత్వమునే పలుకుచుంటివి 
కాబోలు! (52). కుమారుడు ఎక్కడకు వెళినాడు అని నేను 
ప్రశ్నించిన ప్రతిసారి, ' నాథా! ఇప్పటి వరకు చదువుకొని ఇద్దరు 
ముగురు మిత్రులతో కలిసి చదువుకొనుటకొరకై ఇప్పుడే బయటకు 
వెళినాడు' అని చెపెడిదానవు (53). హేపత్నీ!నేను నీకు చక్కగా 
(ప్రకాశించే ఎరని పట్టుచీరను ఇచిియుంటిని. అది ఏమైనది? 
(54ఉ)భయమును విడి సత్యమును చెప్పుము. మరియు, మణులను 
పొదిగిన బంగరు గిన్నె కానవచ్చుట లేదు (55). నేను నీకు మూడు 
పేటల పట్టుతో నేసిన పట్టు పంచను ఇచ్చితిని. అది 
కనబడుటలేదు. దక్షిణ దేశము నుండి కొని తెచ్చిన ఇత్తడి పాత 
ఏది? గౌడ దేశము నుండి తెచ్చిన రాగి పాత ఎక్కడ నున్నది (56). 


నాగదంతమయిీ సా క్వ సుఖ కౌతుక మంచికా | క్వసా పర్వతదేశీయా 
చం(దకాంతెరివాదుతా || 57 


దీపకవ్య[గ హస్తాగా లంకృతా శాలభంజికా | కిం బహూక్తేన కులజే 
తుభ్యం కు వ్యామ్యహం వృథా || 58 


తదాభ్యవ హరిషేహ ముపయంస్వామ్యహం యదా | అనపత్వోస్కి 
తేనాహం దుపష్టన కులదూషిణా || 59 


ఉల్తిషానయ పాధస్త్వం తసై*ష్ము దద్యాస్తి లాంజలిమ్‌ | అపుుతత్వం 
వరం నరాణాం కుపు[తాత్కుల పాంసనాతీ || 60 


ఏనుగు దంతముతో చేసినది, సుఖమును ఉత్సాహమును 
కలిగించునది, పర్వత ప్రాంతములో తయారైనది, వెన్నెల వలె 
అద్భుతముగా ప్రకాశించునది యగు మంచము ఎక్కడ ఉన్నది?(57) 
చేతిలో దీపమును పట్టుకొని |పకాశించే శాలభంజిక యేది?ఇన్ని 
మాటలేల? నీవు కుల స్తీవి. నీపై కోపించుట వ్యర్హము (58).నేను 
వివాహమును చేసుకున్న తరువాతనే భుజించెదను. దుష్టుడు, 
కులపాంసనుడు అగు వాడు నా కుమారుడే కాదు (59). లెమ్ము. 
నీటిని తెమ్ము. వానికి నువ్వులను, నీళను వదలి వేయుము. కుల 
దూషకుడగు కుప్పుతుని కంచె మానవులకు పు[తుడు 
కలగకుండుటయే మేలు (60). 


త్యజేదేకం కులస్యార్తే నీతిరేషా సనాతనీ | స్నాత్వా నిత్యవిధిం కృత్వా 
తస్మిన్నెవాహ్ని కస్యచిత్‌ || 61 


శోతియస్య సుతాం [పాప్య పాణిం జగ్రాహ దక్షితః || 62 


ఇతి ఢీ శివ మహాపురాణ ద్వితీయాయాం రుద సంహితాయాం 
పధథధమఖండే సృష్టు పాఖ్యాన గుణనిధి చరిత వర్ణనం నామ 
సప్తదశోఃధాాయః (17). 


కులము కొరకు ఒకనిని విడువవలనని సనాతన ధర్మము 
చెప్పుచున్నది. అతడు స్నానము చెసి నిత్యకర్మనన్నుంచి, అదొ 
దినమున ఒకానొక (16) శో(తియుని కుమార్తెను వివాహమాడెను 
(62). 


శి శివ మహాపురాణములో రెండవదియగు రుద సంహితయందు 
సృష్టు పాఖ్యానమనే మొదటి ఖండలో గుణనిధి చరిత యను 
పదునేడవ అధ్యాయము ముగిసినది (17). 


